మహాప్రస్థానం 
Next 
1వ భాగము 


కొంపెల్లజనార్దనరావు కోసం 


తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం! 
సెలవంటూ ఈ లోకాన్నివదిలి ... 


తలపోసిన వేవీ కొనసాగకపోగా , 
పరివేదన బరువుబరువు కాగా, 
అటుచూస్తే, ఇటుచూస్తేఎవరూ 

చిరునవూ , చేయూతాఇవక--- 
మురికితనంకరుకుతనం నీ 
సుకుమారపుహృదయానికి గాయం చేస్తే--- 
అటు పోతే, ఇటు పోతే అంతా 
అనాదరణతో, అలక్ష్యంతోచూసి, 

ఒక్కణ్ణి చేసివేధించారని, బాధించారని 
వెక్కి వెక్కి ఎడుస్తూవెళిపోయావా, నేస్తం! 
తలవంచుకువెళిపోయావా, నేస్తం! 


దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ 
ధూర్తలోకంలోనిలబడజాలక 
తలవంచుకునేవెళిపోయావా, నేస్తం! 
చిరునవులనేపరిషేచన చేస్తూ.... 


అడుగడుగునా పొడచూసే 
అనేకానేక శత్రువులతో, 

పొంచి చీకట్లో కరవజూసే 
వంచకాల ఈ లోకంతో పొసగక 
అంచితానంత శాంతసా[మాజ్యం 


దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావోయ్‌, నేస్తం! 
ఎంత అన్యాయం చేశావోయ్‌, నేస్తం! 
ఎన్ని ఆశలు నీమీదపెట్టుకుని, 


ఎన్ని కలలు నీ చుట్టూపోగుచేసుకొని... 
అన్నీ తన్నివేశావా, నేస్తం! 
ఎంత దారుణం చేశావయ్యా.నేస్తం! 


బరంపురంలో మనం ఇంకా 

నిన్నగాక మొన్నమాట్లాడుతున్నట్టే ఉంది! 
కాకినాడ నవ్య సాహిత్యపరిషత్తును 
కలకలలాడించిన నీనవు 
కనబడకుండాకరిగిపోయిందా ఇంతట్లోనే ! 
విశాఖపట్టణం వీధుల్లోమనం 

“ఉదయిని” సంచికలుపట్టుకు తిరగడం 


జ్ఞాపకం ఉరదా? 

చెన్న పట్టణపుసముద్రతీరంలో మనం 
అన్నీ పిచిక గూళ్ళేనాకట్టింది ? 
సాహిత్యమే సమస్తమూఅనుకొని, 
ఆకలీ, నిద్రా లేక, 

ఎక్కడ ఉన్నామో, ఎక్కడకుపోతామో తెలియని 
ఆవేశంతో, 

చుక్కలలో ఆదర్శాలనులక్కిస్తూ 
ఎక్కడకో పోతూన్నమనల్ని 

'రెక్కపట్టి నిలబెట్టిలోకం 

ఎన్నెన్ని దుస్సహదృశ్యాలు చూపించి, 
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలుకల్సించి, 
కలలకు పొగలనూ,కాటుకలనూ కప్పి, 
శపించిందో, శరించిందోమనల్ని : 
తుదకు నిన్నువిషనాగురలలోనికి లాగి, 
ఊపిరి తిత్తులను కొలిమితిత్తులుగా చేసి, 
మా కళ్ళల్లో గంధకజాలలు , 
గుండెలలో గుగ్గిలపుధూమం వేసి, 

మా దారిలో ప్రశ్నార్దంచిహ్నాల 

బ్రహ్మ చెముడుడొంకలు కప్పి, 
తలచుకున్నప్పుడల్లా 
తనువులోఅణువణువులో 

సంవర్త భయంకర 

రుంరూ పవనంరేగిస్తూ 

ఎక్కడకు విసిరిందయ్యానిన్ను; 


ఐంత మోగించిందయ్యామమ్ము: 

ఎవరు దుఃఖించారులేనేస్తం : నువు చనిపోతే, 
ఏదో నేనూ, ఆరుగురుస్నేహితులూ తప్ప: 
ఆకాశం పడిపోకుండానే ఉంది: 
ఆఫీసులకు సెలవు లేదు: 

సారా దుకాణాల వ్యవహారం 

సజావుగానే సాగింది: 

సానుభూతి సభలలోఎవరూ 

సాశ్రు నేత్రాలుప్రదర్శించలేదులే నీ కోసం: 
ఎవరి పనులలో వాళ్ళు: 

ఎవరి తొందరలో వాళ్ళు: 

ఎవరికి కావాలి, నేస్తం: 

ఏమయిపోతేనేం నువు: 

ఎవరూ నిన్ను స్మరించడంలేదులే: 

ఎవరికి కావాలి, నేస్తం :నువు 

కాగితం మీద ఒక మాటకుబలి అయితే , 
కనబడని ఊహ నిన్నుకబలిస్తే : 

అందని రెక్క నిన్నుమంత్రిస్తే: నిమంత్రిస్తే: 
ఎవరికి కావాలి నీ నేస్తం? 
ఏమయిపోతేనేం నువు? 

మా బురద రోజూ హాజరు: 

మా బురఖా మేముతగిలించుకున్నాం: 
మా కాళ్ళకు డెక్కలుమొలిచాయి, 

మా నెత్తికి కొమ్ములలాగే: 

మమ్మల్ని నువుపోల్చుకోలేవు: 

లేదు నేస్తం! లేదు... 

నీ ప్రాభవం మమ్మల్నివదలలేదు: 
నిరుత్సాహాన్ని జయించడం 

నీ వల్లనేనేర్చుకుంటున్నాము: 

ప్రతికూల శక్తుల బలంమాకు తెలుసు 
భయం లేదులేఅయినప్పటికీ: 

నీ సాహసం ఒకఉదాహరణ: 

నీ జీవితమే ఒరవడి: 

నిన్న వదలిన పోరాటం 

నేడు అందుకొనకతప్పదు: 


కావున ఈ నిరాశామయలోకంలో 


కదనశంఖంపూరిస్తున్నాను: 
ఇక్కడ నిలబడి నిన్ను 

ఇవాళ ఆవాహనం చేస్తున్నాను: 
అందుకో ఈ చాచిన హస్తం: 
ఆవేశించు నాలో : 

ఇలా చూడు నీ కోసం 

ఇదే నా మహాప్రస్థానం : 


Previous Next 
2వ భాగము 
జయభేరి 

నేను సైతం 

ప్రపంచాగ్నికి 

సమిధ నొక్కటిఆహుతిచ్చాను: 
నేను సైతం 

విశవృష్టికి 

అశ్రు వొక్కటి ధారపోశాను: 
నేను సైతం 

భువన ఘోషకు 
వెర్రిగొంతుక విచ్చిమోశాను:; 
ఎండకాలం మండినప్పుడు 
గబ్బిలంవలె 

క్రాగిపోలేదా: 

వానకాలం ముసరి రాగా 
నిలువు నిలుపున 

నీరు కాలేదా? 

శీతకాలం కోత పెట్టగ 
కొరడు కట్టీ, 

ఆకలేసీ కేకలేశానేః: 

నే నొకజ్జే 

నిల్చిపోతే-- 

చండ్ర గాడ్పులు,వానమబ్బులు,మంచుసోనలు 
భూమి మీదా 

భుగ్న మౌతాయి: 
నింగినుండీ తొంగిచూసే 
రంగు రంగుల చుక్కలన్నీ 
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ 
పేలిపోతాయి: 

పగళ్ళన్నీ పగిలిపోయీ, 
నిశీథాలూ విశీర్ణి ల్లీ 


మహాప్రళయంజగం నిండా 
ప్రగల్సిస్తుంది: 

నే నొకణ్ణి ధాత్రినిండా 
నిండిపోయీ-- 

నా కుహూరుతశీకరాలే 
లోకమంతా జల్లులాడే 


ఆ ముహూర్తా లాగమిస్తాయి: 


నేను సైతం 

ప్రపంచాబ్దపు 

తెల్లరేకై పల్లవిస్తాను: 

నేను సైతం 

విశవీణకు 

తంటత్రినై మూర్చునలుపోతాను: 
నేను సైతం 

భువన భవనపు 

బావుటానై పైకి లేస్తాను: 


ఒకరాత్రి 
గగనమంతా నిండి, పొగలాగుక్రమ్మ--- 
బహుళపంచమి జ్యోత్సభయపెట్టు నన్ను; 
ఆకాశపు టెడారి నంతటా,ఆకట: 
ఈ రేయి రేగింది ఇసుక తుపాను: 
గాలిలో కనరాని గడుసుదయ్యాలు 
భూ దివమ్ములమధ్య ఈదుతున్నాయి: 
నోరెత్తి, హోరెత్తినొగులు సాగరము: 
కరి కళేబరములాకదలదు కొండ: 
ఆకాశపు టెడారిలో కాళ్ళుతెగిన 
ఒంటరి ఒంటెలాగుందిజాబిల్లి: 
విశమంతా నిండి, వెలిబూదివోలె-- 
బహూళపంచమి జ్యోత్సభయపెట్టు నన్ను; 


2-6-] 933 


మహాప్రస్థానం 


Previous Next 


3వ భాగము 
ఆకాశదీపం 
గదిలోఎవరూ నేరు, 
గదినిండానిశ ఇబ్బం, 
సాయంత్రంఆరున్నర, 


గదిలోపల చినుకులవలెచీకట్లు. 


ఖండపరశుగలకపాలగణముల 
చూస్తున్నది గది. 
కనుకొనకులలో ఒకటివల 
చూపులేని చూపులతోతేరి 


గదిలోపలఏవేవో ఆవిరులు. 
దూరాన నింగిమీద తోచినఒక చుక్క 
మిణుకు చూపులు మెలమెల్లగా విసిరి 
గదిని తలపోతతోకాగిలించుకొంటున్నది. 


ఒకదురదృష్ట జీవి 
ఉదయం ఆరున్నరకు 
ఆ గదిలోనే ఆరిపోయాడు. 


అతనిదీపం ఆ గదిలో 
మూలనక్కి మూలుగుతున్నది. 
ప్రమిదలో చమురుత్రాగుతూ 
పలు దిక్కులు చూస్తున్నది. 


చీకటిబోనులో 
సింహములానిలుచున్నది. 
కత్తిగంటుమీద 
నెత్తుటిబొట్టులాగున్నది. 
(ప్రమిదలోనిలిచి 
పలుదిక్కులుచూస్తున్నది దీపం. 


అకస్మాత్తుగాఆదీపం 

ఆకాశతారను చూసింది. 

రాకాసికేకలు వేసింది. 

(నీకూనాకూ చెవుల సోకనికేకలు.) 
ఆకాశతార ఆదరపు చూపులుచాపింది. 
అలసిపోయిందిపాపం, దీపం. 
ఆకాశతారఆహాన గానం చేసింది. 
దీపంఆరిపోయింది. 
తారగామారిపోయింది. 


బుక్కులు 


కుక్కపిల్లా, 
అగ్గప్పట్లాః 


సబ్బుబిళ్ళా---- 


హీనంగా చూడకుదేన్నీ: 
కవితామయ మేనోయ్‌అన్నీ; 


రొట్టెముక్కా. 
అరటితొక్కా, 


బల్ల చిక్కా-- 


నీ వేపే చూస్తూ ఉంటాయ్‌: 
తమ లోతు కనుక్కోమంటాయ్‌: 


తలుపుగొళ్ళెం, 
హారతిపళ్ళెం.” 
గుర్రపుక ళ్భెం--- 


కాదేదీ కవిత కనర్హం: 
కనాను శిల్చ మనర్హం: 


ఉండాలోయ్‌కవితావేశం : 
కానీవోయ్‌రస నిర్దేశం: 
దొరకదటోయ్‌శోభాలేశం: 


కళ్ళంటూ ఉంటేచూసి, 
వాక్కుంటే (వాసి: 


7-3-1934 


ప్రపంచమొక పద్మవ్యూహం: 
కవితమొక తీరని దాహం: 


అవతారం 


యమునిమహిషపు లోహఘంటలు 
మబ్బుచాటున 
ఖణేల్‌మన్నాయి క 


నరకలోకపుజాగిలమ్ములు 
గొలుసు[త్రైెంచుకు 


ఉరికిపడ్డాయి: 


ఉదయసూర్యుని సప్తహయములు 
నురుగులెత్తే 
పరుగుపెల్టేయి : 


కనకదుర్గాచండ సింహంజూలు దులిపీ,ఆవులించింది : 
ఇంద్రదేవునిమదపు బేనుగుఘీంకరిస్తూ, సవాల్‌ చేసింది: 


నందికేశుడు 
రంకెవేస్తూ, 
గంగడోలునుకదిపి గాంతేడు : 


ఆదిసూకర 
వేదవేద్యుడు 
ఘుర్హురిస్తూ,కోర సాచాడు : 


పుడమి తల్లికి 
పురుటినొప్పులు 


కొత్తసృష్టిని స్పురింపించాయి : 


ఇ టి 


]4-4- ] 934 


14-4-1934 


మహాప్రస్థానం 
Previous Next 
4వ భాగము 


బాటసారి 


కూటికోసం,కూలికోసం 
పట్టణంలో బ్రతుకుదామని--- 


తల్లిమాటలు చెవినిపెట్టక 
బయలుదేరినబాటసారికి, 
మూడురోజులుఒక్కతీరుగ 
నడుస్తున్నాదిక్కు తెలియక--- 


నడిసముద్రపు నావ రీతిగ 
సంచరిస్తూసంచలిస్తూ, 
దిగులుపడుతూ,దీనుడౌతూ 
తిరుగుతుంటే--- 


చండచండం, తీవ్రతీవం 
జరంకాస్తే, 
భయంవేస్తే, 


అ. 


ప్రలాపిస్తే-- 


మబ్బుపట్టీ.గాలికొట్టి, 
వానవస్తేవరదవస్తే, 
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే 
దారితప్పిన బాటసారికి 
ఐంతకష్టం: 


కళ్ళువాకిట నిలిపిచూచే 
పల్లిటూళ్ళోతల్లి ఎమని 
పలకరీస్తోందో...? 
చింతనిప్పులలాగుకన్నుల 
చెరిగిపోసేమంటలత్తగ, 
గుండుసూదులుగ్రుచ్చినబ్టే 


నిరోవేదనఅతిశయించగ, 
రా|త్రి,నల్లని రాతి పోలిక 
గుండెమీదనే కూరుచుండగ, 
తల్లిపి ల్చేకల్లదృశ్యం 
కళ్ళముందట గంతులేయగ 
చెవులుసోకనిపిలుపులేవో 
తలచుకుంటూ,కలతకంటూ---- 


తల్లడిల్లే, 

కెళ్ళగిల్లే 

వల్లటిల్లేబాటసారికి 
ఎ౦తకష్టం : 

అతనిబతుకున కదేఆఖరు : 
ర్రుడ్డిచీకటిలోనుగూబలు 
ఘూకరించాయి; 
వానవెలసీమబ్బులో ఒక 
మెరుపుమెరిసింది ; 
వేగుజామునుతెలియజేస్తూ 
కోడికూసింది ; 
విడినమబ్బుల నడుమనుండీ 
వేగుజుక్కావెక్కిరించింది ; 
బాటసారికళలేబరంతో 
శీతవాయువుఆడుకుంటోంది ; 
పల్లిటూళ్ళోతల్లి కేదో 
పాడుకలలోపేగు కదిలింది : 


ఆశాదూతలు 


సర్గాలుకరిగించి, 

సవ్నాలుపగిలించి, 

రగిలించిరకాలు, రాజ్యాలుకదిపి--- 
ఒకడు తూరుపు దిక్కునకు: 


పాపాలుపండించి, 

భావాలుమండించి, 

కొలిమినిప్పులురువి, విలయలయనవి----- 
ఒకడు దక్షిణ దిక్కు: 


18-5-1934 


(పాకారములుదాటి, 
ఆకాశములుతాకి, 
లోకాలుఘూకాల బాకాలతో నించి, 


ఒకడు దీచికి : 


సింధూరభస్మాలు, 

మందారహాోరాలు, 

సాంద్రచందనచర్చ సవరించి 
ఒకడు పడమటికి: 


మానవకోటి సామ్రాజ్యదూతలు,కళా 
యజ్ఞాశముల్‌గాలులై, తరగలై,తావులై, 








పుప్పాళ్ళు.కుంకుమల్‌, పొగలైసాగిరి : 


భూతాన్ని 
యజ్ఞోపవీతాన్ని, 
వైప్లవ్యగీతాన్నినేను ; 
స్మరిస్తేపద్యం, 
అరిస్తేవాద్యం, 


అసలవేదికముందు అస్రనైవేద్యం: 


లోకాలు, 

భవభూతిక్లోకాలు, 

వరమేష్టిజూకాలు నా మహోదేకాలు: 
నాజఊోహ చాంసేయమాల: 
రసరాజ్యడోల : 

నాఊళ కేదారగౌళ : 


గిరులు, 

సాగరులు,కంకేళికా మంజరులు, 
ర్రురులునా సోదరులు : 

నేనొక దుర్గం : 

నాదొకసర్గం : 
అనర్గళం,అనితరసాధ్యం నా మార్గం; 


1-6-1934 


1-6-1934 


మహాప్రస్థానం 
Previous Next 
13వ భాగము 


సంధ్యాసమస్యలు 


ఆ సాయంత్రం.... 
రాక్సీలోనార్మా షేరర్‌ః 
బాడేలోకాంచనమాల; 
ఎటకేగుటో సమస్య తగిలం 
దొకవిద్యార్ధికి : 

ఉడిపీ శ్రీకృష్ణ విలాస్‌లో-- 
అటుచూస్తే బాదం హలా, 
ఇటుచూస్తే సేమ్యా యిడ్డీ: 
ఎంచుకునేసమస్య కలిగిం 
దొకఉద్యోగికి : 

ఆ సాయంత్రం.... 
ఇటుచూస్తే అప్పులవాళ్ళూ 
అటుచూస్తే బిడ్డలఆకలి : 
ఉరిపోసుకుచనిపోవడమో, 
సము[దద్రమునపడిపోవడమో -- 
సమస్యగాఘనీభవించిం 
దొకసంసారికి : 


దేనికొరకు 


వేళకాని వేళలలో, 
లేనిపోనివాంఛలతో-- 
దారికానిదారులలో , 
కానరానికాంక్షలలతో -- 
దేశంకొరకు పదే పదే 
దేవులాడుతావ్‌? 
ఆకటితో,అలసటతో , 
(పాకులాడతావ్‌? 


శ్రీనివాసరావ్‌: 


శ్రీనివాసరావ్‌: 
దేనికోసమోయ్‌? 
నడిరాతిరికడలివద్ద 
హోరుగాలిఉపశ్రుతిగ, 
సిలోనేనీవేదో 
ఆలపించుతావ్‌? 
అవ్య క్రపుటూహలతో 
ఆలపించుతావ్‌? 
జగమంతానిదుర మునిగి 
సద్దణగిననడిరాతిరి 
నీలోనే వేదో 
ఆలకించుతావ్‌? 
శ్రీనివాసరావ్‌: 


శ్రీనివాసరావ్‌: 


కక 


నిద్రకువెలియె ... 
నేనొంటరినై.... 
నాగదిలోపల చీకటిలో 
చీకటిలోపలనాగదిలో : 
నాగదిలో... 

చీకటిలో.... 


నేనొక్కడినై.... 
నిద్రకువెలియి... 
కన్నులనిండినకావిరితో : 
కావిరినిండి కన్నులతో: 


నిద్రకువెలియి.... 
నేనొక్కడనై ... 
గుండెలకప్పినగుండెలతో వ 


1939 


కుంపటికప్పినగుండెలతో i 


నాకనుగోనల, 
నాయెదగోడల, 
నాలుగుదిక్కుల బాకులతో.... 
బాకులతోటల బాటలతో.... 
బాటలలో... 

బాకులతో.... 

భగభగ భుగ భుగ 

భగభగ మండే 

నాగది చీకటి నాలుకతో: 
నాలుకచీలిన నాగులతో: 


అరవైకొమ్ముల, 
కూరఘోర కర్కోటకులో ? 


దారుణమారణ దానవభాషలు : 


ఫేరవభైరవ భీకరఘోషలు : 
భూషలభాషల, 
ఘంటలమంటల 
కంటకకంఠపు గణగణలో ? 
చిటెకెలమెటికల చిటపటలో? 


ననొంటరినై... 
నిద్రకువెలియి... 
చీకటిలోపల నా గదిలో: 
నాగదిలోపల చీకటిలో: 
చీకటిలో... 

ఆకటితో.... 


20-6- 1939 


మహాప్రస్థానం 
Previous Next 
14వ భాగము 


పేదలు 


అంతేలేపేదల గుండెలు: 
అశ్రువులేనిండిన కుండలు: 
శ్మశానమునశశికాంతులలో 
చలిబారినవెలి రాబండలు: 
అంతేలే,పేదల మూపులు: 
అణగార్చగవిధి త్రోద్రోపులు, 
వయోధితటకుటీరములవల 
భరియించవుబాధల మోపులు: 
అంతేలే,పేదల చేతులు: 

శ్లథ శైశిరపలాశరీతులు : 
విశుష్కములు,పరివాండురములు : 
విచలించెడువిషాదహేతులు: 
అంతేలే,పేదల కన్నులు: 
వినమములు,వతల వ్రణమ్ములు: 
తుఫానులోతడిసిన , జడిచిన 
గోమాతలకన్నుల తమ్ములు: 
అంతేలే,పేదల బ్రతుకులు: 
తిరిపమునకుపిడికె డు మెతుకులు: 
తెరువెరుగనిదీర్ణ్ల రాత్రిలో 
తలపగిలెడి తలపుతగతుకులు 3 


గర్జించురవ్యా! 


గర్జించురమవ్యా : 

గాండ్రించురమష్యా : 
పర్ణన్యశంఖంపలికించు రష్యా : 
దౌర్జన్యరాజ్యం ధంసించురమవ్యా : 
లేలే,రష్యా : 

రారా,రష్యూ : 


రష్యా: రష్యా : రమ్యా : ఓ రమ్యా ; 
వ్య క్తిసతస్సెద్ధ సాతంత్రదాతా; 
పతితనిర్గతిక ప్రపంచత్రాతా: 
బావికలసర్జభవన నిర్మాతా: 
లేలేలేరష్యా : 

థాతాఠాతమయ్యా 

రష్యా: రమ్యా : రమ్యా : రమ్యా 





పుష్కిన్‌,గోగోల్‌, షెకోవ్‌, టాల్‌స్టాయ్‌. 
డోస్టోయ్‌వస్కీ,గోర్కీ, కూప్రిన్‌ 
శిల్చసమ్రాట్టులై 

జీవితంమధియించి, 

పాపపంకం నుండి పద్మాలుపుట్టించి, 
కార్మికసర్గాన్ని కలగన్నరమ్యా : 

రష్యా: రమ్యా : రమ్యా : నా రమ్యా : 
మార్క్‌ ,ఎంగాల్స్‌ మహాప్రవక్త లై 
మానవపురోగమన మార్గాలుతెరువగా 
లెనిన్‌తపస్సు. 

స్టాలిన్‌ సేద్యం 

జలించిన,ఫలించిన సముజ్జలతేజం : 
యునైటెడిసోవియట్‌ సోషలిష్ట రాజ్యం 
సాతంత్రశత్రువుల గుండెల్లోబల్లెం : 
వరపీడనాపరుల ప్రాణాలఅఫైరవి : 
రారారా,రష్యూ : 

లేలేలే,రష్యా : 

రష్యా: రష్యా : రమ్యా : ఓ రమ్యా : 


ఈలఅగ్ని వర్షాలు, 

ఈరక్తపాటాలు, 

ఎలాగూవచ్చాయి, ఏమయితేకానీ : 
ఈసవన రంగంలో ఎగరనీజీవాలు : 
ఈసమయం తుది చూడక 
ఇకనిలిచిపోరాదు : 

తిరుగులేనిప్రతిజ్ఞ తీసుకోరష్యా : 
పెట్టుబడికూటాలు కట్ట కడుతున్నాయి: 
కుట్రలు, కూహకం చెలరేగుతున్నాయి 
అసత్యప్రచారపు రేడియో బాకా: 


రాజకీయాలలోరంగుల వేషాలు, 
మరఫిరంగులు తెచ్చిమందిచ్చి రమ్యా : 
విమానబాహువులువిసురుతూ, రష్యా : : 
అనంతప్రపంచం అంతటానీవై 
నీగొడుగు నీడల్ని సాగించురష్యా : 
సతం[త్రత,సమానత సాధించురమ్యా : 
రష్యా: రష్యా : రమ్యా : ఓ రమ్యా : 
సుప్తకంకాళాలు మేలుకొంటున్నాయి: 
ప్రపంచపడగెత్తి బుసకొట్టిలేచింది : 
కార్మికులు,కర్షకులు , తాడితులు,పీడితులు --- 
కెరటాలుగాపోంగి తిరగబడుతున్నారు: 
ప్రపంచంనీ కోసం పరిపకంగా వుంది : 
కోటిగొంతులునిన్ను కోరి రమ్మన్నాయి: 
కోటిచేతులు నిన్నుకౌగిలిస్తున్నాయి : 
సైఅంటూ రమ్యా : 

జైఅంటూ రమ్యా : 

లేలేలేరష్యా వ 

రారారారష్యాూ ; 

రష్యా: రష్యా : రమ్యా : ఓ రమ్యా ; 


1941 


మహాప్రస్థానం 
Previous Next 
15వ భాగము 


నిజంగానే 


నిజంగానేనిభిలలోకం 
నిండుహర్షంవహాస్తుందా 2 
మానవాళికినిజంగానే 


మంచికాలంరహిస్తుందా ? 


నిజంగానే,నిజంగానే 
నిఖిలలోకంహసిస్తుందా ? 
దారుణదేషాన్ని సెరిచే 


దానవతంనశిస్తుందా ? 


బానిసలసం కళ్ళు విగిసే 
పాడుకాలంలయిస్తుందా ? 
సాధుసతపుసోదరతపు 


సాదుతత్త ౦జయిస్తుందా ? 


జడలువిచ్చిన, సుడులురెబ్చన 
కడలినృత్యం శమిస్తుందా? 
నడుమతడబడి,సడలి,ముడుగక 
పడవతీరం క్రమిస్తుందా ? 


నిజంగానే, నిజంగానే ? 


నీడలు 


చూడు,చూడు, నీడలు: 
నీడలు,పొగ మేడలు : 
యుగయుగాల దోపిడిలో, 
నరనరాలరాపిడిలో--- 
పగమారిన, 

పొగచూరిన 


శాసనాలజాడలు : 
జాలిజార్చుగోడలు : 
చూడు,చూడు, నీడలు: 
నీడలు,పొగ మేడలు : 


చూడు,చూడు, నీడలు: 


పేదవాళ్ళవాడలు 1 


నరనరాలవేదనలో 
తరతరాలరోదనలో-- 
బక్కచిక్కి: 

బిక్కచచ్చి 
పడినబతుకు గోడలు: 
పాడుపడ్డవాడలు : 
చూడు,చూడు, నీడలు: 
పేదవాళ్ళవాడలు 3 
చూడు,చూడు, నీడలు: 
పూలులేని కాడలు : 
తరతరాలచెరసాలల 
రకరకాలతెరచాటుల 
పొదిగిటిలో 
ఒదిగిలిపడు 
నిర్భాగ్యపునీడలు క 
నితారికోపికేతు 3 
చూడు,చూడు, నీడలు: 
పూలులేనికాడలు : 


చూడు,చూడు, నీడలు: 
పీడ్రలతోక్రీడలు : 
చూడు,చూడు, నీడలు: 
సూర్యునితో క్రీడలు : 
సూర్యునిసూదులతో 
కీడలాడునీడలు : 


మహాప్రస్థానం 


Previous 
1రవ భాగము 
జగనా థునిర థచకాలు 

పతితులార; 
బభష్టులార: 
బాధాసర్పదష్టులార 3 
(బతుకుకాలి, 
పనికిమాని, 


శనిదేవత రథచ।॥క్రపు 
టిరుసులలోపడి నలిగిన 
దీనులార: 

హీనులార: 

కూడులేని, గూడు లేని 
పక్షులార: ఖీక్షులార : 
సఖులవలనపరిచ్యుతులు, 
జనులవలనతిరస్క్భతులు, 
సంఘానికిబహిష్క్టృృతులు--- 


జితాసువులు, 


చ్యుతాశవులు. 
హృతాశయలు, 
హతాశుల 
ఏడవకండేడవకండి : 
మీరక్తం , కలగి కలగి 
మీనాడులు కదలికదలి 
మీప్రేమలు కనలికనలి 
ఏడవకండేడవకండి. 


ఓవ్యథానివిష్టులార J 
ఓకథావశిష్టులార 3 
పతితులార: 


బ్రష్టులార: 
బాధాసర్పదష్టులార: 
ఏడవకండేడవకండి : 


వస్తున్నాయిస్తున్నాయి... 
జగన్నాథ, 

జగన్నాథ, 
జగన్నాథరథచక్రాల్‌ 
జగన్నాథునిరథచక్రాల్‌ : 
రథచక్రాల్‌, 

రథచక్రాల్‌, 

రథచక్రాలు రథచక్రా 


లొస్తున్నాయొస్తున్నాయి ల 


పతితులార: 
బ్రష్టులార: 
మొయిల్డారిని 
బయల్డేరిన 
రథచకక్రాల్‌,రథచ।॥క్రా 


లొస్తున్నాయొస్తున్నాయి ల 


సింహాచలంకదిలింది. 
హిమాలయంకరిగింది, 
వింధ్యాచలంపగిలింది-- 
సింహాచలం, 


హిమాచలం, 


వింధ్యాచలం,సంధ్యాచలం... 


మహానగాలెగురుతున్నాయి క 


మహారథంకదులుతున్నాది: 
చూర్ణమాన 
ఘూరమాన 
దీర్ణమానగిరిశిఖరాల్‌ 


గిరగిరగిరతిరుగుతున్నాయి క 


పతితులార: 

(భ్రష్టులార: 
బాధాసర్పదష్టులార! 
రారండో! రండో! రండి ! 


ఊరవతలనీరింకిన 
చెరువుపక్క. చెట్టునీడ-- 
గోనెలతో, కుండలతో, 
ఎటుచూస్తేఅటు చీకటి, 
అటుదు 8 ఖం,పటు నిరాశ-- 
చెరసాలలు,ఉరికొయ్యలు, 
కాలువలోఆత్మహత్య! 
దగాపడినతమ్ములార ! 
మీబాధలునే నెరుగుదును .... 
వడాలో,కడు 

జడిలో,పెను 
చలిలోతెగనవసి కుములు 
మీబాధలు, మీ గాధలు 
అవగాహననాకవుతాయి 
పతితులార: 

బ్రష్టులార: 
దగాపడినతమ్ములార : 


మీకోసం కలం పట్టి, 
ఆకాసపుదారులంట 
అడవుడిగవెళిపోయే, 
అరుచుకుంటూవెళిపోయే 
జగన్నాథునిరథచక్రాల్‌, 
రథచక్రప్రళయ ఘోష 
భూమార్గంపట్టిస్తాను : 
భూకంపంపుట్టిస్తాను : 
నటధూర్దటి 

నిటాలాక్తి పగిలిందట : 
నిటాలాగ్నిరగిలిందట : 
నిటాలాగ్ని; 

నిటాలార్చి: 

నిటాలాక్తి పటాలుమని 
ప్రపంచాన్నిభయ పెట్టింది: 
అరెరూ:రూ; 
రుుటక్‌,ఫటిక్‌ ఇ 


హింసనణచ 


ధంసరచన 

ధంసనణచ 

హింసరచన: 
విషవాయువు,మరఫిరంగి, 
టార్చిడో,టోర్నాడో : 
అదివిలయం, 
అదిసమరం, 

అటోయిటో తెగిపోతుంది? 


సంరంభం, 

సంక్షోభం, 
సమ్మర్దనుసంఘర్షణ : 
హాళలాహతంతెలలేగికది (1 
పతితులార: 

బ్రష్టులార: 

ఇదిసవనం, 

ఇదిసమరం, 

ఈయెరిగిన ఇనుపడేగ, 
ఈవండిన మంటపంట, 
ద్రోహాలనుతూలగొట్టి, 
దోషాలనుతుడిచి పెట్టి, 
సాతంత్రం, 

సమభావం, 

సౌభ్రాత్రం 

సౌహార్దం 
పునాదుల్యఇళ్ళు లేచి, 
జనావలికిశుభం పూచి--- 
శాంతి,శాంతి, శాంతి, శాంతి 
జగమంతాజయిస్తుంది. 
ఈసప్నం నిజమవుతుంది: 
ఈసర్గం బుజు వవుతుంది: 
పతితులార: 

బ్రష్టులార: 
బాధాసర్పదష్టులార: 
దగాపడినతమ్ములార : 
ఏడవకండేడవకండి : 
వచ్చేశాయ్‌.విచ్చేశాయ్‌, 


జగన్నాథ, 

జగన్నాథ, 
జగన్నాథరథచక్రాల్‌, 
జగన్నాథునిరథచక్రాల్‌, 
రథచక్రాల్‌; 

రథచక్రాల్‌; 
రథచక్రాల్‌,రథచక్రాల్‌ , 
రారండో! రండో ! రండి ! 
ఈలోకం మీదేనండి: 
మీరాజ్యం మీ రేలండి ! 


మహాప్రస్థానం 
Previous Next 
5వ భాగము 


శెశవగీతి 


పాపం,పుణ్యం, ప్రపంచమార్గం--- 
కష్టం,సౌఖ్యం, శ్లేషార్డాలూ 
ఏమీఎరుగని పూవుల్లారా, 


అయిదారేడుల పాపల్లారా : 


మెరుపుమెరిస్తే, 
వానకురిస్తే, 
ఆకసమునహరివిల్లు విరిస్తే 
అవిమీకే అని ఆనందించే 
కూనల్లాథా; 


అచ్చటికిచ్చటి కనుకోకుండా 
ఎచ్చటెచ్చటికోఎగురుతుపోయే, 
ఈలలువేస్తూ ఎగురుతుపోయే 


గరికిపచ్చమైదానాల్లోనూ, 
తామరపూవులకోనేరులలో, 
పంటచేలలో,బొమ్మరిళ్ళలో, 
తం[డ్రిసందిటా, తల్లికౌగిటా, 
దేహధూళితో,కచభారంతో, 
నోళులవేళులు, పాలబుగ్గలూ, 
ఎక్కడచూస్తే అక్కడ మీరై 
విశరూపమునవిహరిస్తుండే 
పరమాత్ములు 

ఓచిరుతల్లారా : 


మీదే,మీదే సమస్త విశం : 


మీరేలోకపు భాగ్యవిధాతలు: 
మీహాసంలో మెరుగులుతీరును 
వచ్చేనాళ్ళవిభాప్రభాతములు: 
బుతువులరాణి వసంతకాలం 
మంత్రకవాటంతెరుచుకునీ , 
కంచువృషభములఅగ్ని శాసం 
క్రక్కేగ్రీష్మం కదలాడీ, 
ఏళ్ళుబయళ్యూ. ఊళ్ళూ,బీళ్ళూ 
ఏకంచేసే వర్షాకాలం, 
సచ్చకౌముదుల శరన్నిశీథినులు, 
హిమానీనిబిడ హేమంతములు, 
చలివడకించే శైశిరకాలం 
వస్తూపోతూ దాగుడు మూతల 
క్రీడాలాడుతవిమీ నిమిత్తమే : 
ఇవాళలాగేఎప్పుడు కూడా 
ఇనటింబంపయనించు నింగిపై : 
ఎప్పుడుకూడా ఇవాళలాగే 
గాలులువీచును, పూవులుపూచును : 
నాకుకనంబడు నానాతారక, 
లనేకవర్ణా, లనంతరోచులు 
దిక్కుదిక్కులాదివ్యగీతములు 
మీరువీటికి వారసులే :ఇవి 
మీలోకూడా మిలమిలలాడును: 


నాగత శైశవ రాగమాలికల 
ప్రతిధనులకై, 

పోయినబాల్యపు చెరిగినపదముల 
చిహ్నలకోసం, 
ఒంటరిగాకూర్చుండి ఊరుపులు 
కదిలేగాలికి కబళమునిస్తూ, 
(ప్రమాదవీణలు కమాచిపాడగ 
సెలయేళ్ళను,లేళ్ళను లాలిస్తూ, 
పాతాళానికిపల్టీకొట్టీ 
వైతరణీనదిలోతులు చూస్తూ, 
శాంతములే,కే కాంతముగా, ది 
గ్భాంంతిలోమునిగి గుటకలు వేస్తూ, 
మెటికవిరుస్తూ ఇట కూర్చుండిన 


ననుచూస్తుంటే నవొసోోందా? 


ఉడుతల్లారా: 
బుడతల్లారా: 


ఇదినా గీతం, వింటారా ? 


అవతలిగట్టు 


దద ఇవేమిటిఅపసరాలు ? 
----- తెగిందితీగ : 
జపవజపి అవేమిటారంగుల నీడలు ? 


ఎగిరించకులో హవిహంగాలను; 
కదిలించకుసుప్త భుజంగాలను; 


ఉండనీ, 
మస్తిష్కకులాయంలో; 
మనోవల్మీకంలో; 


అంతరాళభయంకర 
ప్రాంతరాలనానీ విహారం ? 
ముళ్ళదారినానీ సంచారం ? 


పలికించకుమౌనమృదంగాలను; 
కెరలించకుశాంతతరంగాలను; 
హృదయంలోదీపం పెట్టకు : 
మంత్రనగిరిసరి హద్దులుముట్టకు ; 


9-6-] 934 


16-6-1934 


9-7-1934 


కఠల్రారవి 


పోన్వీపోనీ; 

పోతేపోనీ : 

సతుల్‌, సుతుల్‌, హితుల్‌పోనీ 
పోతేపోనీ.ః 

రానీ,రానీ , 

వస్తేరానీ ; 

కష్టాల్‌, నష్టాల్‌ 9 
కోపాల్‌,తాపాల్‌, శాపాల్‌, రానీ ; 
వస్తేరానీ ; 

తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ ; 
రానీ,రానీ ; 

కొసకోని ౩ 

గానం, ధ్యానం ; 
హాసంఈలాసం ; 

కానీ: కానీ ; 

కళారని:పలి తల; 


11-7-1934 


మహాప్రస్థానం 
Previous Next 
రవ భాగము 


భిక్షువర్షీయసి 


దారిపక్క, చెట్టు క్రింద, 
ఆరినకుంపటి విధాన 
కూర్చున్నదిముసల్డొకతె 
మూలుగుతూ,ముసురుతున్న 
ఈగలతోవేగలేక. 


ముగ్గుబుట్టవంటితలా, 
ముడుతలుతేరిన దేహం, 
కాంతిలేనిగాజు కళ్ళు, 
తనకన్నా శవం నయం. 


పడిపోయెనుజబ్బు చేసి ; 
అడుక్కు నేశక్తి లేదు; 
రానున్నదిచలికాలం; 
దిక్కులేనిదీనురాలు. 


ఏళ్ళుముదిరి కీళ్ళుకదలి, 
బతుకంటేకోర్కా సడలి--- 
పక్కనున్నబండరాతి 
పగిదిగనేపడి ఉన్నది. 


“ఆఅవే మరణిస్తే 
ఆపాపం ఎవరి” దని 
వెర్రిగాలి ప్రశ్నిస్తూ 
వెళ్ళిపోయింది; 


ఎముకముక్క కొరుక్కుంటు 
ఏమీఅనలేదు కుక్క. 
ఒకఈగను పడవేసుకు 
తొందరగాతొలగా తొండ 


క్రమ్మెచిమ్మచీకట్లూ, 
దుమ్మురేగానంతలోన. 
"ఇదినా పోపం కాదనె 
ఎగిరివచ్చి ఎంగిలాకు. 


ఒకక్షణంలో.... 


ఒకక్షణంలో 
మనస్సులో ఏదో స్మృతి 
తటస్మణి 
మణీఘృణి 
ఎదో మతి వికాసించి. 


క్షణంలో 
అదే పరుగు 
మరేడకో... 
ఆకులలో చీకటిలో 
ఇరుల ఇరుకులలో 
చినుకులలో 
ఏడనో మరపులలో 
మరపుల మడతలలో 
కనబడక : 


ఒకక్షణంలో 
పూరపు సఖుని ముఖం 
నవులతో 
రంగుల పువులతో 
కలకలమని కళలుకురిసి 
హర్షంతో 
ఆశావర్షంతో 
కనుల వెనుక తెరముందర 
కనిపించి, 


మరుక్షణం 
విడివడి మరేడకో-- 
వడివడి మరేడకో: 


13-8-1934 


ఒకక్షణంలో 
సకల జగం 


సరభసగమనంతో.... 
పిమ్మటనిశ్శబ్దం. 


ఆక్రణమందే 
గుండెల కొండలలో 
(మోగును మార్మోంగును 
హుటాహుటిపరుగెత్తే 
యుగాల రథనాదం. 


అలసినకన్నులు కాంచేదేమిటి? 
తొణకినసప్నం, 
తొలగినసర్గం ఫ్‌ 


చెదిరినగుండెల నదిమేదేమిటి ? 
అవతల,ఇవతల 
అరులైఇరులై ; 


విసిగినప్రానుల పిలిచేదెవరు ? 
దురతి,దురతి, 

యౌ గ 
దుర్మతిదుర్మ్శృతి ‘J 


నిప్పులుచిమ్ముకుంటూ 
నింగీకినె నెరిగి పోత, 
నిబిడాశ్చర్యంతోవీరు--- 


నెత్తురు క్రక్కుకుంటూ 
నేలకునే రాలిపోతే 
నిర్దాక్షిణ్యంగావీరె... 


పరాజితులు 


30-10-1984 


27-1-1935 


ఉన్మాది 


అలకలన్నీఅట్టకట్టిన, 
బొమికలన్నీప్రోపుపట్టిన, 
కాగితంవలెపలచబారిన 
వెరివాడా: కుర్రవాడా : 


వీధికంతావెక్కిరింతగ, 
ఊరికంతాదిష్టిబొమ్మగ, 
తూముప్రక్కనధూళిలోనే 
తూలుతున్నావా: 


నీవుచూసే వెకిలి చూపూ, 
నీవుతీసే కూనిరాగం, 
మాకుతెలియని నీ ప్రపంచపు 
మహారణ్యపుచిక్కుదారులు : 


వెర్రివాడా: కుర్రవాడ : 
నిన్నుచూసీ చూడనట్టే 
తెలివిమీరినపెద్దమనుషులు 
తొలగిపోతారు: 


వెరివాడా: కుర్రవాడా : 
క్షమిస్తావా: సహిస్తావా : 
బుద్దిమంతులునీకు చేసిన 
దురన్యాయాన్ని: 


అట్లుచూడకు , అట్లు పాడకు, 
మమ్మువేళాకోళ మాడకు: 
వె(ర్రివాడా: కుర్రవాడా : 
వేడుకుంటాము. 


2- 2-1935 


-1935 


మహాప్రస్థానం 
Previous Next 
7వ భాగము 


సెనబర్న్‌ కవికి 


విషంక్రక్కే భుజంగాలో, 
కదంత్రొక్కే తురంగాలో, 
మదంపట్టిన మాతంగాలో 
కవీ,నీ పాటల్‌ ? 


వలయవిచల దిహంగాలో, 
నిలయసాగర తరంగాలో, 
యుద్దగుంజన్మృదంగాలో 
కవీ.నీ పాటల్‌ ? 


షెల్లీకవనపు హల్లీసకమూ, 
గ్రైెంచిగీతుల మంచిరీతులు, 
మోహినీగంధరగానం 

కవీ,నీ పాటల్‌ : 


ఎర్రకాంతులఇనోదయమూ, 
రెక్కవిప్పిన రివల్యూషన్‌, 
కడలివలపూ, వలపుకడలీ 
కవీ,నీ పాటల్‌ : 


కవీ: నీ గళ గళస్మంగళ 
కళాకాహళ హళాహళిలో 
కలిసిపోతిని: కరగి పోతిని : 
కానరాకేకదలిపోతిని : 
1936 


అదై తం 


ఆనందంఅరవమైతే, 
అనురాగంఅంబరమైతే--- 


అనురాగపు టంచులుచూస్తాం, 
ఆనందపు లోతులుతీస్తాం. 


నీకంకణ నికాణంలో, 
నాజీవన నిరాణంలో--- 
నీమదిలో డోలలుతూగీ, 
నాహృదిలో జాలలురేగీ ---- 
నీతలపున రేకులుపూస్తే. 
నావలపున బాకులుదూస్తే--- 


మరణానికి ప్రాణంపోస్తాం, 
సర్గానికి నిచ్చెనవేస్తాం. 


హసనానికిరాణివి నీవై, 
వ్యసనానికిబానిస నేనై--- 
విషమించినమదీయ ఖేదం, 
వసుమించినతదీయ మోదం--- 
విషవాయవులైప్రవహిస్తే--- 


ప్రపంచమును పరిహాసిసాం, 


వాతో 


భవిష్యమునుపరిపాలిస్తాం 


వాసంతసమీరం నీవై, 
హేమంతతుషారం నేనై ---- 
నీఎగిరిన జీవవిహంగం 
నాపగిలిన మరణమృదంగం---- 
చిగురించినతోటలలోనో, 
చితులుంచినచోటులలోనో--- 
వలయములైచలించినపుడే, 
విలయములైజలించినపు డే-- 


కాలానికి కళ్ళెం వేస్తాం, 
(పేమానికి గొళ్ళెం తీస్తాం. 


నీమోవికి కావిని నేనై, 
నాభావికి దేవివి నీవై--- 
నీకంకణ నికాణంలో, 
నాజీవన నిరాణంలో--- 
ఆనందంఅర్హవమైలతే, 


అనురాగంఅంబరమైతే--- 


ప్రపంచమును పరిహససిస్తాం, 
భవిష్యమునుపరిపాలిస్తాం. 


pr. 


వాడు 


అందరంకలిసి చేసిన ఈ 

అందమైనవస్తు సముదాయం అంతా 
ఎక్కడోఒక్కడే వచ్చి 

ఎత్తుకుపోతూ ఉంటే చూచి, 

“అన్యాయం, అన్యాయం అని మేమంటే--- 
“అనుభవించాలిమీ కర్మ ” అంటాడు. 


పొద్దుపొడిచిపొద్దుగడిచేదాకా 
ఎద్దుల్లాగపనిచేసే మమ్మల్ని 
మొద్దుల్నీిమొరటుల్ని చేసి 
ముద్దకికూడా దూరం చేశాడు. 
“ఘోరంఇది, దారుణం ఇొదంటే-- 


“ఆచారం: అడుగు దాటరా ” దంటాడు. 


భరించడంకష్టమైపోయి 
పనిముట్లుమేము క్రిందనుపడవైచి--- 
“చయ్యలేం,చస్తున్నాం మెము, 
జీవనానికిఆసరా చూపించ” మంటే--- 
నోరుమూసి.జోడుతీసికొట్టి 
“దౌర్జన్యానికిదౌర్దన్యం మం”దంటాడు. 


అభ్యుదయం 


ఎక 

మ ను. 
ఘోషలువినబడుతున్నాయ్‌: 
గుండెలువిడిపోతున్నాయ్‌: 


ఎవరో, 
ఎవతవనరోఫవకె వరో 


1936 


తలవిరబోసుకు 
నగ్నంగానర్తిస్తున్నారు : భయో 
దిగ్నంగావర్తిస్తున్నారు : 


అవిగో: 
అవిగవిగో 1 అవి: గవిగో ; 
ఇంకిన్క తెగిపోయిన, మరణించిన 


క్రొన్నెత్తురు: విపంచికలు : యువయోధులు: 


నేడే, 

ఈనాడే, ఈనాడే-- 

జగమంతాబలివితర్జి : 
నరజాతికిపరివర్తన : 
నవజీవనశుభసమయం : అభ్యుదయం: 


2-4-1937 


మహాప్రస్థానం 
Previous Next 
రివ భాగము 


వ్యత్యాసం 


అదృష్టవంతులుమీరు, 
వెలుగునుడేమిస్తారు, 
ఇరులనుదేషిస్తారు, 
మంచికీచెడ్డకీ నడుమ 
కంచుగోడలున్నాయిమీకు. 


మంచిగదిలోనే 

సంచరిస్తాయిమీ ఊహలు. 
ఇదివరకేఎర్చడిందా గది. 

అందు కేవడ్డించిన విస్తరిమీ జీవితం. 
నిశ్చలనిశ్చితాలు మీవి. 
మంచినిగురించి, 
మర్యాదుమప్పితం గురించి, 
నడతా,నాణ్యం, విలువలవిషయం 
నిశ్చలనిశ్చితాలు మీవి. 


మీకన్నులచూపులు సరళ రేఖలో: 
రేఖచెదిరితే గొల్లుమనిపోతారు. 
రేఖకవతలి వారంతా నేరగాళ్ళు. 


రేఖనురక్షించడానికే 
న్యాయస్థానాలు,రక్ష కభట వర్గాలు, 
చెరసాలలు,ఉరికొయ్యలు, 
'రేఖనుకాపాడక తీరదు. 


అభాగ్యులంమేము, 
సరిహద్దులుదొరకని 
సంధ్యలలోఆ సంచారం. 


అన్నీసమస్యలే సందేహాలేమాకు. 


వెలుగులోనిచీకట్లే, 
ఇరులలోనిమిణుగురులే చూస్తాం. 
నూరుదోషాలలోనిఒక ఘోరం : 
వ్యత్యాసాలూ,వ్యాఘాతాలే 
అడుగడుగునామాకు. 

మావంట మే మే వండుకోవాలి. 
ఒక్కక్క మారువిస్తరే దొరకదు, 
జీవితపుసన్నని సందులకే 
ఆకర్షణమాకు. 


మాదృష్టికి వర్తులమార్గం 
ఆద్యంతరహితం. 
సంధ్యాజీవులం, సందేహభావులం 
ప్రశ్నలే, ప్రశ్నలే. 
జవాబులుసంతృప్తిపరచవు. 
మాకుగోడలు లేవు. 
గోడలనుపగులగొట్టడమేఆ పని. 


అలజడిమా జీవితం. 

ఆందోళనమా ఊపిరి. 

తిరుగుబాటుమా వేదాంతం. 
ముళ్ళూ,.రాళ్ళూ, అవాంతరాలన్నిఉన్నా 
ముందుడారి మాది 


ఉన్నచోటుచాలును మీకు. 
ఇంకావెనక్కి పోతామంటారుకూడా 
మీలోకొందరు. 


ముందుకుపోతాం మేము. 
ప్రపంచంమా వెంట వస్తుంది. 


తృప్పిగాచచ్చిపోతారు మీరు. 
ప్రపంచంమిమ్మల్ని మరిచిపోతుంది. 


అభిప్రాయాలకోసం 
బాధలులక్ష శ్ర పెట్టనివాళ్ళు 
మాలోకివస్తారు. 


అభిప్రాయాలుమార్చుకొని 


సుఖాలుకామించే వాళ్ళు 
మీలోకిపోతారు. 


మిథ్యావాది 
మాయంటావా? అంతా 
మిథ్యంటావా? 
నాముద్దుల వేదాంతీ: 

ఏ మంటావు? 
మాయంటావూ? లోకం 
మిథ్యంటావూ? 
కనబడినదికనబడదని 
వినబడినదివినబడదని 
జగతిమరువు, సప్నం, ని 
శృబ్దంఇది 
మాయఃమాయ : 
మాయంటావూ? అంతా 
మిథ్యంటావూ? 
జమిందారురోల్సుకారు 
మాయంటావూ? బాబూ 
ఏమంటావు? 
మహారాజుమనీపర్చు 


మాయంటావూ? సామీ 


25-4-1937 


ఏ మంటావూ? 
మరఫిరంగి, విషవాయువు 
మాయంటావూ?ఏం. 

ఏ మంటావు? 
పాలికాపునుదుటి చెమట, 
కూలివానిగుండె చెరువు, 
బీిచ్చగానికడుపు కరువు 
మాయంటావూ? 
తుపానులూ,భూకంపం, 
తిరుగుబాట్లు,సంగామం, 
సంగ్రామం,సం[గామం, 
మాయంటావూ? ఏయ్‌ 
ఏమంటావు? 
జగతిమరపు. సప్నం, ని 
శృబ్దం,ఇది 

మాయ: పాయ: 
మాయ: పాయ: 
మాయ: పాయ: 
మాయంటావూ? అంతా 
మిథ్యంటావూ? 


1937 


మహాప్రస్థానం 
Previous Next 
10వ భాగము 


కవితా!ఓ కవితా! 


కవితా! ఓ కవితా ! 

నాయువకాశల నవపేశలసుమగీతావరణంలో 
నినునే నొక సుముహూర్తంలో, 
అతిసుందర సుస్యందనమందున 
దూరంగావినువీధుల్లో విహరించే 
అందనిఅందానివిగా 
భావించినరోజులలో, 

నీక్షబతుకే ఒక తపమై 
వెదుకాడేనిమిషాలందు నిషాలందున, 
ఎటునే చూసిన చటులాలంకారపు 
మటుమాయలనటనలలో 

నీరూపం కనరానందున, 

నాగుహలో, కుటిలో,చీకటిలో 
ఒక్కడనైస్రుక్కిన రోజులులేవా ? 


నీప్రాబల్యంలో, 

చిరదీక్తా శిక్షా తపస్ఫమీక్షణలో, 
నిశ్చలసమాధిలో, 
సర్గదారపుతోరణమై వ్రేలిననా 
మస్తిష్కంలో 

ఏయేఘోషలు, భాషలు,.దృశ్యాల్‌ తోచాయో? 
నేనేయే చిత్రవిచిత్ర శ్యమంత 
రోచిర్నివహంచూశానో : 
నాగీతం ఏయే శక్తులలో 
ప్రాణస్పందనపొందిందో ? 
నీకైనే నేరిన వేయేధనులో, 
ఏయేమూలల వెదికినప్రోవుల 
ప్రోవులరణన్ని నాదాలో; 


నడిరేయాకస మావర్తించిన. 
మేఘాలావర్షించిన, 
ప్రచండరంరూ ప్రభంజనం 
గజగజలాడించిన 

నడిసంద్రపు కెరటాల్లో (మోగిన 


శంఖారావం,ఢంకాధానం ; 


ఆ రాటే, 
కారడవులలోలయాతీతమై 
విరుతించిననానా జంతుధనులో? 
నక్ష త్రాంతర్నిబిడనిభిలగానం, 
భూకంపాలు,[ప్రభుత పతనాలు, 
విప్లవం,యుద్దం, 

అన్నీనీ చైతన్యం: 

నీవిశరూప సాక్షా త్య్యూరత్ర 


మరినిన్ను స్మరిస్తే 

నాకగుపించే దృశ్యాలా? 
వినిపించేభాష్యాలా ? 

అగ్నిసరస్సున వికసించిన వజం: 
ఎగిరేలోహశ్యేనం: 

ఫిరంగిలోజరం ధనించేమృదంగ నాదం 


ఇంకానే నేం విన్నానా ? 
నడిరేయినిద్దురలో 
అపుడేప్రసవించిన శిశువునెడద నిడుకొని 
రుచిరసప్నాలను కాంచే 
జవరాలిమన;ప్రపంచపు , టావర్తాలు: 
శిశువుచిత్ర నిద్రలో 

ప్రాచీనస్మృతు లూచేచప్పుడు : 
వైద్యశాలలో, 
శస్తంకారునిమహేంద్రజాలంలో, 
చావు బ్రతుకుల సంధ్యాకాలంలో 
కన్నులుమూసినరోగార్తుని 
రక్త్సనాళసంస్పందన : 
కాలువనీళులలో జారిపడి 
కదలకనైనా చాలని 


త్రాగుబోతువ్య క్తావ్య క్తాలాపన; 


గేలాపన; 


కడుపుదహించుకుపోయే 
పడుపుకత్తెరాక్షసరతిలో 
అర్దనిమీలతనేత్రాల 

శయంకీరేభోకల పాటలపల్లవి : 
ఉరితీయబడ్డశిరస్సు చెప్పిన రహస్యం: 
ఉన్మాదిమనస్సినీవాలిలో 
ఘూకంకేకా,భేకంబాకా : 
సమ్మెకట్టినకూలీల, 

సమ్మెకట్టినకూలీల భార్యల, బిడ్డల 
ఆకటిచీకటి చిచ్చుల 


హాహాకారం: ఆరారావం : 

ఒకలక్ష నక్ష త్రాలమాటలు, 

ఒకకోటి జలపాతాలపాటలు, 
శతకోటిసముద్రతరంగాల(మోతలు : 
విన్నానమ్మా: విన్నా, నెన్నో విన్నాను. 
నావిన్నవి కన్నవి విన్నవించగా 
మాటల కైవెదుకాడబోతే--- 

అవి, 

పుంఖానుపుంఖాంగా 
శ్మశానాలవంటినిఘంటువుల దాటి, 
వ్యాకరణాలసర్పపరిషంగం వదలి--- 
వడిగా,వడివడిగా 
వెలువడినై,పరుగిడినై, నా యెదనడుగిడినై: 
ఆ చెలరేగినకలగాపులగవు 
విలయావర్తపు 

బలవత్‌ర్డురవత్‌ పరివర్తనలో. 
నేనేయే వీధులలో 
చంక్రమణంచేశానో, 

నాసృష్టించిన గానంలో 
(ప్రకుళితమామక పాపపరంపర 
లానందవశంవద హృదయునిజేస్తే-- 
నీకైమేలుకొనిన 
సకలేంద్రియములతో 


ఎదిరచిస్తున్నానో, చూస్తున్నానో, 
ఊపిరితీస్తున్నానో 
నిరికల్పసమాధిలో 

నాప్రాణం నిరాణం పొందిందో, 
అటునను మంత్రించిన, 
సమ్ముగ్గంగావించినఆ గాంధరానికి, 
తారానివహపుపేమసమాగమంలో 
జన్మించినసంగీతానికి wed 
నానాడుల తీగల మైసాగిన 
నాదబ్రహ్మపుపరిచుంబనలో.. 
పాణావసానవెళాజనితం, 
నానాగానానూనసానావళితం, 
బతుకునుప్రచండభేరుండగరు 
తృరిరంభంలోపట్టిన గానం, 
సుఖదు:ఖాదికదందాతీతం. 
అమోఘ,మగాధ, మంచిత్య,మమేయం, 
ఏకాంతం,ఏ కైకం, 
క్షణికమైశాశతమైన దివ్యానుభవం, 
బ్రహ్మసుభవంకలిగించిన, 
ననుకరిగించిన కవనఘ్సుణఖీ: 
రమణీ: 

కవితా: ఓ కవితా : 





నాజనని గర్భంలో, 
ఆకారంలేకుండా నిద్రిస్తూన్న 
నాఅహంకారానికి 
ఆకలిగొల్సించిన నాడో: 
నాబహిరంత రింద్రియాలలో 
ప్రాణంప్రసరించగ, నే నీ భూలోకంలోపడి 
సుఖదు:ఖాలేవేవో 
వసూంటేతలదాలిచి 
(పపంచపరిణాహంలో 
ప్రయాణికుడనై, 

పరివ్రాజకుడనై, 
విహలంగావర్తించే వేళ 
అభయహస్తముదతో ననుదరిసిన 
నన్నుపునీతుని కావించినకవితా : 


అలితలలిత కరుణామహితా:; 
అనుపమితా: 
అపరిమితా; 


కవితా: ఓ కవితా : 


నేడోనా ఊహాంచల 
సాహసికాంసంకప్పిన నా 
నిట్టూరులువినిపిస్తాయా ? 
నేనేదో విరచిస్తానని, 
నారచనలలో లోకంప్రతిఫలించి. 
నాతపస్సు ఫలించి, 

నాగీతం గుండెలలోఘూర్డి ల్లగ 
నాజాతి జనులుపాడుకొనే 
మం[త్రంగామోగించాలని 
నాఆకాశాలను 
లోకానికిచేరువుగా, 
నాఆదర్శాలను 
సోదరులంతాపంచుకునే 
వెలుగులరవల జడిగా, 
అందీఅందకపోయే 
నీచేలాంచములవిసరుల 
కొసగాలులతోనిర్మించిన 
నానుడి నీ గుడిగా, 

నాగీతం నై వేద్యంగా,హృద్యంగా, 
అర్చిస్తానో 

వావిపరిస రస విస్యమక 
కుసుమపరాగం : 

ఓహో: ఓ రసధుని : మణిఖని: జననీ 
కవితా: కవితా : ఓ కవితా : 


“ఓ కవితా: 


1937 


మహాప్రస్థానం 
Previous Next 
11వ భాగము 


నవకవిత 


సింధూరం, రక్షచందనం, 
బందూకం, సంధ్యారాగం, 
పులిచంపిన లేడినెత్తురూ, 
ఎగరేసిన ఎర్రజెండా, 
రుద్రాలిక నయనజాలిక, 
కలకత్తా కాళిక నాలిక 

కావాలోయ్‌ నవకవనానికి-- 


ఘాటెక్కిన గంధక ధూమం, 

పోటెత్తిన సప్త సముద్రాల్‌, 

రగులుకొనే రాక్షసబొగూ, 

బుగులుకొనే బుక్కాగుండా, 

వికసించిన విద్యుత్తేజం, 

చెలరేగిన జనసమ్మర్దం 
కావాలోయ్‌ నవకవనానికి-- 


రాబందుల రెక్కల చప్పుడు, 
పొగగొట్టపు భూంకార ధని, 
అరణ్యమున హరీంద్ర గర్జన, 
పయోధర ప్రచండ ఘోషం 
ఖడ్గమృగోద([గ్రవిరావం, 
రురూనిల షడ్డధానం 
కావాలోయ్‌ నవకవనానికి-- 


కదిలేదీ కదిలించేదీ, 
మారేదీ మార్చించేదీ, 
పాడేదీ పాడించేదీ. 
పెనునిద్దుర వదలించేదీ, 
మునుముందుకు సాగించేదీ, 


పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ 
కావాలోయ్‌ నవకవనానికి. 


దేశ చరిత్రలు 


ఏ దేశ చరిత్ర చూసినా 
ఏమున్నది గర కారణం ? 
నరజాతి చరిత్ర సమస్తం 
పరపీడన పరాయణతం. 


నరజాతి చరిత్ర సమస్తం 
పరస్పరాహరణోద్యోగం 3 
నరజాతి చరిత్ర సమస్తం 


రణరక్త ప్రవాహసిక్తం. 


వీభత్సరస ప్రధానం, 
పెశాచగణ సమవాకారం : 
నరజాతి చరిత్ర సమస్తం 
దర్శిదులను కాల్చుకుతినడం. 


బలవంతుల దుర్భల జాతిని 
బానిసలను కావించారు ; 
నరహంతలు ధరాధిపతుల 
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి. 


రణరంగం కానిచోటు భూ 
స్థలమంతా వెదకిన దొరకదు : 
గతమంతా తడిసె రక్తమున, 
కాకుంటే కన్నీళులతో. 


చల్లారిన సంసారాలూ, 
మరణించిన జన సందోహం, 
అసహాయుల హాహాకారం 
చరిత్రలో మూలుగుతున్నవి. 


వైషమ్యం, సార్దపరతం, 
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్దలు. 


3-8-1937 


మాయలతో మారు పేర్లతో 
చరిత్రగతి నిరూపించినవి. 


చెంఘీజ్‌ ఖాన్‌, తామర్లేనూ, 
నాదిర్షా, ఘజ్నీ, మూరి 
సికందరో ఎవడైతేనేం ? 
ఒక్కొక్కడూ మహాహంతకుడు. 


వైకింగులు, శేతహూణులూ, 
సిధియన్లూ, పారశీకులూ, 
పెండారులు, థగ్గులు కట్టిరి 
కాలానికి కత్తుల వంతెన. 


అజ్ఞానపు టంధయుగంలో 
ఆకలిలో, ఆవేశంలో--- 
తెలియని ఏ తీవ్రశక్తులో 
నడిపిస్తే నడిచి మనుష్యులు 


అంతా తమ ప్రయోజకతం, 
తామే భువి కధినాధులమని, 
స్థాపించిన సామాజ్యాలూ, 
నిర్మించిన కృత్రిమచట్టాల్‌ 


ఇతరేతర శక్తులు లేస్తే 
పడిపోయిన పేకమేడలై: 
పరస్పరం సంఘర్షించిన 


శక్తులలో చరిత్ర పుట్టెను. 


చిరకాలం జరిగిన మోసం, 
బలవంతుల దౌర్దన్యాలూ, 
ధనవంతుల పన్నాగాలూ 


ఇంకానా : ఇకపై చెల్లవు. 
న్‌ ౧ 


కక వ్యక్తి మరొక్క వ్యక్తి 
ఒక జాతిని వేరొక జాతి 
పీడించే సాంఘిక ధర్మం 


ఇంకానా? ఇకమై సాగదు. 


చీనాలో రిక్షా వాలా, 


చెక్‌ దేశపు గనిపనిమనిప్న్‌ 
ఐర్లాండున ఓడ కళాసీ, 
అణగారిన ఆర్తులందరూ-- 


హాటెన్‌టాట్‌, జూలూ, నీగ్రో, 
ఖండాంతర నానా జాతులు 
చారిత్రక యథార్థతతం 
చాటిస్తా రొక గొంతుకతో. 


ఏ యుద్దం ఎందుకు జరిగెనో ? 
a రాజ్యం ఎన్నాళ్ళుందో a 
తారీఖులు, దస్తావేజులు 


ఇవి కావోయ్‌ చరిత్రకర్థం. 


ఈ రాణీ పేమ పురాణం, 
ఆ ముట్టడికైన ఖర్చులూ, 
మతలబులూ, కైఫీయతులూ 
ఇవి కావోయ్‌ చరిత్రసారం 


ఇతిహాసపు చీకటి కోణం 
అట్టడుగున పడి కాన్సించని 
కథలన్నీ కావాలిప్పుడు : 
దాచేస్తే దాగని సత్యం. 


నైలునదీ నాగరికతలో 
సామాన్యుని జీవన మెట్టిది ? 
తాజమహల్‌ నిర్మాణానికి 
రాళ్ళెత్తిన కూలీలెవరు ? 


సామ్రాజ్యపు దండయాత్రలో 
సామాన్యుల సాహసమెట్టిది ? 
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, 
అది మోసిన బోయీలెవరు ? 


తక్షశిళా, పాటలిపుత్రం. 
మధ్యధరా సముద్రతీరం, 
హరప్పా, మొహేంజొదారో, 

క్రో - మాన్యాన్‌ గుహముఖాల్లో-- 


చారిత్రక విభాతసంధ్యల 
మానవకథ వికాసమెట్టిది ? 
ఎ దేశం ఏ కాలంలో 
సాధించిన దే పరమార్ధం ? 


ఏ శిల్పం ? ఏ సాహిత్యం? 
ల శాస్త్రం? ఎ గాంధరం ? 
ఏ వెల్లులకీ ప్రస్థానం ? 

జ సప్నం ? ఏ దిగీజయం 2? 


10-4-1938 


మహాప్రస్థానం 
Previous Next 
12వ భాగము 


జాలాతోరణం 


సర్గనరకములఛాయా దేహళి, 
తెలి,నలితలుపులు తెరచి,మూసుకొని- 
సర్గవిలయ హేమంతవసంత 
ధాంతకాంతి విక్రాంత వెళలో, 


చావుపుట్టుకల పొలిమేరలలో 
ఆవులించెనొక చితాగ్ని కుండం: 
అనాధజీవులసమాధుల్నీ 


అఘోరించిఘోషించాయి : 


ఇదేమి: లోకం హిరణ్యనేత్రుని 
పదాఘాతమునప్రతిధనించగ, 
కురుక్తే త్రమునక్రుద్దవృకోదరు 
Per eT to ae rey 


జాతిజాతి నిర్దాత వాతనం 
ఘాత హేతువై,కాల్కేతువై, 
అదెసంవర్తపు తుపానుమేఘం 
తొలిగర్జించిన తూర్యవిరావం: 





ప్రదీప్తకీలాప్రవాళమాలా 
ప్రపంచవేలాప్రసారములలో, 
మిహిరవాజితతి: మఖవ ధనుర్ద్యుతి; 
పుడమికినేడే పుట్టినరోజట: 


మానవుడా! 


రాశిచక్రగతులలో 


1938 


రాత్రిందివాలపరిణామాలలో, 
బ్రహ్మాండగోళాల పరిభ్రమణాలలో, 
కల్పాంతాలకుపూరం కదలిక పొందిన 
పరమాణువుసంకల్పంలో, 
ప్రభవంపహొందినవాడా : 

మానవుడా: మానవుడా : 


సౌందర్యంఆరాధించేవాడా : 
కవితలో,శిల్పంలో--- 
పురుగులో,పుష్పంలో-- 
మెరుపులో,మేఘంలో 
సౌందర్యంఆరాధించే వాడా : 
జీవించేవాడా: 

సుఖించేవాడా: దు:ఖించేవాడా: 
విహలుడా: వీరుడా : 
గ్రేమించేవాడా: 


వియోగీ: యోగీ : భోగీ :త్యాగీ: 


ఆలోచనలుపోయేవాడా : 
అనునిత్యంఅనేషించేవాడా : 
చెట్టూ,చెరువూ, గట్టూ,పుట్టా 
ఆకసంలో,సముద్రంలో 
అనేషించేవాడా: 
అశాంతుడా: పరాజయం ఎరుగనివాడా: 
ఊర్ణ దృష్టీ: మహామహుడా: 
మహాప్రయాణికుడా: 
మానవుడా: దానవుడా : 
కాట్లాడుకునేవాడా : 
ఓరలేనివాడా: 
సంకుచితసభావుడా: 
అయ్యో: మానవుడా : 


ఓహో: మానవుడా : 
ధర్మస్థాపనకుయుద్ధంచేసేవాడా: 
అన్యాయంభరించలేనివాడా : 
ఆదర్శజీవీ: మహాత్మా : మానవుడా: 
ఆసియా,అమెరికా, యూరప్‌, 


ఆఫ్రికా,ఆ స్టేలియాలలో 
సముద్రదీపాలలో, 
పట్టణాలలో,పల్లెలలో, 
ధనివో,దరి[ద్రుడవో, 
వృద్దుడవో,యువకుడవో, 

తెల్లని, నల్లని, ఎర్రని, పచ్చనిరంగో, 
బలవంతుడివో,బలహీనుడివో 
బతికేవాడా: పాడేవాడా : మానవుడా: మానవుడా : 
అవిభక్తకుటుంబీ: 

ఏకరక్తబంధూ: 

మానవుడా: మానవుడా : 
అనేకభాషలు మాట్లాడేవాడా: 
అనేకస్థలాలలోతిరి గేవాడా 3 
అనేకకాంతులు వెదజల్లేవాడా: 
సహృదయా: సదయా : సన్మార్గగామీ: 


సముద్రాలుదాటేవాడా : 
ఎడారులూ,పరతాలూ గడచేవాడా: 
ఆకాశాలనువెదికేవాడా : 


నక్ష త్రాలనుశోధించేవాడా : 


వంతెనలునిర్మించేవాడా : 
వైద్యశాలలు,వస్తు ప్రదర్శనశాలలు, 
(గంథాగారాలు,పరిశమాలయాలు, 
ధూమశకటాలూ,నౌకలూ, విమానాలూ 
నిర్మించినవాడా: 
దూరదృష్టి,దూరగ్రవణ శక్తులు 
సాధించినవాడా: 

మానవుడా: మానవుడా : 


రమైకజీవీ: 

కవీ: నటుడా : శిల్పాచార్యా; 
గానకళాకోవిదుడా: వేదాంతీ : 
విజ్ఞానధనీ: భావధునీ : 


దుఃఖమయా: దయాశూ : పరదుఃఖాసహనశీలీ; 
చీమనికూడచంపటానికి 


చేతులురానివాడా : 

బుద్దమూర్తీ: 

జీసస్‌: 

సంఘవశూ: శ్రమైకజీవీ : 
శరీరపరీవృతుడా : 

ఘర్మవర్ష వయోధుడా: 
రక్తకణసమష్టి కుటుంవీ: 

కష్ట జీవీ: కార్మికుడా : మానవుడా 
కూలీ: మాలీ : రైతూ : 
గుడిసెలలోబదికేవాడా : 
గంజినీళ్ళుతాగి కాలం గడిపేవాడా : 
కడు పెడుసంతానం కలిగినవాడా: 
ఆకలికన్నూ: మానవుడా : 
తిరగబడేవాడా: ప్రశ్నించేవాడా : 
అన్యాయాలకు ఆహుతి కావటానికైనా 
జంకనివాడా : 

ఖైదీ: 

రౌడీ: 

ఖూనీకోర్‌: 

బేబి: 

మానవుడా: మానవుడా : 


1938 


మహాప్రస్థానం 
Previous Next 
9వ భాగము 


msg 


పొలాలన్నీ 

హలాలదున్నీ, 
ఇలాతనంలోహేమం పిండగ--- 
జగానికంతాసౌఖ్యం నిండగ-- 
విరామమెరుగక పరిశ్రమించే, 
బలంధరిత్రికి బలికావించే, 
కర్షకవీరుల కాయం నిండా 
కాలువకట్టేఘర్మ జలానికి, 
ఘర్మజలానికి. 

ధర్మజలానికి, 

ఘర్మజలానికి ఖరీదులేదోయ్‌ : 


నరాలబిగువూ, 

కరాలసత్తువ 
వరాలవర్గంకురిపించాలని, 
ప్రపంచభాగ్యం వర్షి ల్లాలని---- 
గనిలో,వనిలో, కార్జానాలో 
పరిక్షమిస్తూ, 
పరిప్లవిస్తూ, 

ధనికసామికి దాస్యం చేసే, 
యంత్రభూతములకోరలు తోమే, 
కార్మికవీరుల కన్నుల నిండా 
కణకణ మండే, 

గలగలతొణకే 
విలాపాగ్నులకు,వివాదాశ్రులకు 
ఖరీదుకట్టేషరాబు లేడోయ్‌: 


నిరపరాధులైదురదృష్టంచే 


చెరసాలలో చిక్కేవాళ్ళూ--- 
లోహరాక్షసుల పదఘట్టనచే 
కొనప్రాణంతోకనలేవాళ్ళూ-- 
కష్టంచాలకకడుపుమంటలే 
తెగించిసమ్మెలు కట్టేవాళ్ళూ--- 
శ్రమనిష్బలమై, 

జనినిష్టురమై, 

నూతినిగోతిని వెదకేవాళ్ళూ-- 





అనేకులింకాఅభాగ్యులంతా, 
అనాధలంతా 
అశాంతులంతా 

దీర్గ శ్రుతిలో,తీవ్రధనితో 
విప్లవశంఖంవినిపిస్తారోయ్‌ : 


కావున- లోకపుటన్యాయాలూ, 
కాల్చేఆకలి, కూల్చే వేదన, 
దారిద్యారలూ,దౌర్దన్యాలూ 
పరిష్కరించే,బహిష్కరించే 
బాటలుతీస్తూ, 

పాటలువాస్తూ, 

నాలోకదలే నవ్యకవితం 
కార్మికలో కపుకల్యాణానికి, 
శ్రామికలోకపు సౌభాగ్యానికి, 
సమర్శణంగా 
సమర్చనంగా--- 

త్రిలోకాలలో 

త్రికాలాలలో, 

శమైకజీవన సౌందర్యానికి 
సమానమైనదిలేనేలేదని 
కష్టజీవులకు, 

కర్మవీరులకు 
నిత్యమంగళంనిర్దేశిస్తూ, 
సస్తివాక్యములుసంధానిస్తూ, 
సర్జవాద్యములుసంరావిస్తూ --- 
వ్యథార్తజీవిత యథార్ద దృశ్యం 
పునాదిగాఇక జనంచబోయే 
భావివేదములజీవనాదములు 


జగత్తుకంతాచవులిస్తానోయ్‌: 


కమ్మరికొలిమీ, కుమ్మరి చక్రం, 
జాలరిపగ్గం, 

సాలలమగ్గం, 
శరీరకష్టంస్ఫురింపజేసే 
గొడ్డలి,రంపం, కొడవలి, నాగలి, 
సహస్రవృత్తుల సమస్తచిహ్నాలు--- 
నావినుతించే, 

నావిరుతించే, 

నావినిపించే నవీన గీతికి, 
నావిరపించే నవీనరీతికి, 

భావం: 

భాగ్యం: 

(ప్రాణం: 


ప్రణవం. 


చేదుపాట 


బొనునిజం, బాను నిజం, 
జానునిజం, నీ వన్నది, 
నీవన్నది, నీ వన్నది, 
నీవన్నది నిజం,నిజం : 


లేదుసుఖం, లేదు సుఖం, 
లేదుసుఖం జగత్తులో; 
బతుకువృధా, చదువువృధా, 
కవితవృధా: వృధా, వృధా : 


మనమంతాబానిసలం, 
గానుగలం,పీనుగులం: 
వెనుకదగా, ముందు దగా, 
కుడియెడమల దగా,దగా : 


మనదీఒక [బతుకేనా ? 
కుక్కలవలె,నక్కలవల: 
మనదీఒక [బతుకేనా ? 
సందులలోపందులవలె: 


7-5-1937 


నిజంసుమీ, నిజం సుమీ, 
నీవన్నది నిజంసుమీ : 
బతుకుభాయ., చదువుమాయ, 
కవితకరకాయ సుమీ : 


లేదుసుఖం, లేదు రసం, 
చేదువిషం జీవఫలం : 
జీవఫలం చేదువిషం, 
చదువిషం చేదు పెషుఠ: 


కానునిజం, జాను సుమా, 
జానునిజం నీ వన్నది: 
నీవన్నది. నీ వన్నది, 
నీవన్నది నిజం,నిజం : 


14-5-1937 


